రామభూపాలశతకము, 


గంథకర్త 
పెణ్మ తృరాజ౦రా జు, 
హీనత అ 
1950. 
శ 


సర్వహక్కులు [గంథకర్తవి. ] [ వెల.రు. 0-8-0 


మీరిక 


లాషణికులు శతేక కవులను సామాన్యులుగా (త్‌ో ప్లు 
రాజన్నారు ఎందులకోో ఏ మహాకవి శతకము వాాయక 
యున్నాడు? తిక్కన, పోతన, థభూక్టటి, అడిదము సూరకవి 
మున్నుగా గల మేటికవులందజు నేంటిదాకళ శతకములు 
(వాసిన వా రే. | 


కవి భగవంతుని యెదుట ఆత్మారణము శతకములో 
గావించినట్లు [పబంధ్తాదులలో. గావింపలేడు. ఒకవిధముగా. 
జూచిన కాన్యకవిత్యముకన్న న్రత్రక్ర కవిత్యమే కవికి కషము, 
లు 
ఒశీవిషయమును చిలువలు పలవలు పెంచుకళొనుచు పోవుట 
కిం దవకాశము చాల తక్కువ కావుననే శతకములలో చర్విత 
చర్వణములు పునరుక్కులు తప్పనిసరి యగుచున్న వి. 


ఈ రామభూపాల శతకము భక్తిరస (పథానమైనది. 
పూర్యశతే కముల పోలికలిందు 'పెక్కులు లేకపోలేదు. అట్లని 
(గ్రంథచౌర్యము లేదు. తన యిష్ట్రదెవమైన రామభూపాలుని 
సంబోధించి ప్రార్థించి యీరాజంరాజుగారు చరితార్థలెనారు. 
ఏరి యీ భగవద్భక్కి వీరిచే నిశముందు (పజాశ్షే మంకర 
కావ్యములు (వాయించుగాక. 


వి (క మవిలాన్‌, అతి 
త ణు రు. | నివమ్‌, 
23.2... 1956. పండిత సత్యనారాయణరాజు, 


రానముభూపాలశతరము., 


జూన కీవరా! శ్రి)గజవ సేవితా! 
దనుజమర్షన యశో వనధి రాజ! 
నంబరారి జనక జంభారిసన్ను తే 
కరిశాజ వరద! ఓ కలుషహరణ 
మకరకుండల ధరా మణిమయాలంకార 
సా శేతపురవాస సార్వభౌమ! | 
ఏల నిరదవర్గ నిర్భరపోషకా! 
క్రంబాతదళనేతీ గరుడ మన 


Wy 


2b 


భ కృజన పారిజాత ఓ పరమపురుషు 
(శిత దయాకార మునిజన చి త్లవాస 
దురిత గణనాశ! (శ్రీ చోడ వరపురీశ! 
భవ్యగుణసాంద రామ భూపాలచం(ద! 


2 


em 


. అరవింద నయన నీ చరణాబ్దములు గొల్చి 

చెప్ప-బూనితి. గొన్ని నీసములను 

అధిక విద్యాంనుండ నని పూనంగాలేదు 
సత్క-వీందుల సేవ సలుపలేదు 

ఆంధ గీర్యాణమ్ము లభ్యసింపగ లేదు 
లక్షణ శాస్తాల శిక్ష లేదు 

కరుణతో నాకృతి న్నర వేర్పవలె (ప్రభూ 
శిష్టవందిత్త నేం గృపీవలుండ 


తే. కలువములు వాపి నన్నేలు కమలనాభ 
దీనుడను గావ రావయ్య డేవచదేవ! దురిత॥ 2 


ew 


సంస్లల్ల! కమలాక్షు క్న్మూతలాతృృజపతీ! 
శర్వాణి పతినుతా జగతినిన్ను 
"తెలియంజాల౧౫ లేక చేవేం[ద దిక్సాల 
కాఖబైసనాదు లనంతుడను చు 
పలుకుచుందురు నిన్ను ఫణిరాజశయన నే 
ఒరికించి పొగడ యుపాటివాండ 
ఒనెన నీదయచేత నాయాసమనకుండ 
భ కినితులం గొన్ని వదిలపణతు 


తే, నికశేం చారి సుతవంద్య నేండు నన్ను 
ధన్యుంజేయంగ రావయ్య అన్యమెజుంగ [దురిత ' ' ఈ 


3 


సీ శంతను సుతుండెన్ని చంద్రహారములిచ్చె 

మశ్తేధమెన్ని చ్చె మణులునీకు 

అల రంతి దేవుడే య(గహారములిచ్పె 
అంబరీషుండేమి అరణమిచ్చె 

వన జాసనుండెన్ని వలువలర్సిం చెను 
కలహాశనుండెంత కట్నమిచ్చె 

ఉడుత నీశేనాటి ఉపకార మొనరించె 
దనుజనందనుండెంత (దవిణమిచ్చె 


తే, భ_క్షడాలమ్ము నీకెంత భుక్రినొసగి 
వారివలె నన్ను (బోవుమో ననజన్నేత దురిత ॥ 


. కొంసాదికుమతులన్‌ ఖండింప నినువేండు 
బర్హిర్చుఖుల శెట్టి బచాధగలి7 
జా9ణిబాణజ్యాల దఫ్మడై నినువేండు 
అభిమన్యుసుతున కే యార్తిగలిగె 
మగకరిబాధనుబాపి మనుపంగా నినువేండు 
కరి రాజు కెట్టి యిక్కట్టుకలి గె ' 
(భాత బాధనుబాప భక్తితో నినువేండు 
ద్యుమణిపట్టికి నెట్టి దొసణయపక లిగ 


భూ 


శే. వేజ వివరింపనేల నీ వారిశెల్ల 
కల సన్భత్‌ మవై. యుండ కలదెలోటు ॥దురిత॥ 


4 


4 


ల్లసరోజాశు పుడమిలోపల నిన్ను 
నమ్మియున్న ట్టి నన్న రసి (పోవు 
ఛార్లవీపతినుతా బల్మాబు వేండెద 
దండిగా నను[బోచు దాతవనుచు 
నాడెందిమున నిన్ను సమ్మివందుగు ఇవాల 


గబ 


వ్‌ 


శ్రద్ధ్దతోగానుమా సార్వభౌమ 
పూర్వజన్నపు పాపములనెల్బ నడంగించి 
ని అ © యుల షన 


తే, జమునిదూతలు ననుంజేర జంకునట్లు 
పంపుమి౨కను నీదగు బంట్లు వేస ॥నురిశే॥ 


నీ. దథరథ నందనా దయతోడం. గా పాడు 

దీనబాంధవమాకు దిక్కునీవె ! 

పన్న గాశనవాహ పాలించు కరుణతో 
కంజాతదళ నేత! కావుమయ్య 

పురవైరి వినుత ఓ సురనై రినాశనా 
భవవిమోచన! నామ పరమపురుష 

నీపాదకమలము శ లే(పొద్దు జపియింది 
పవమానపుతుండు భ కుడయ్యె 


శే, నిన్ను గొల్యని జనము నిష్ఫలంబు 
జగతియంతేయు సీనెగా జలజనాభ ॥దురిత॥ 


5 


న్సీ॥ కీరమ్ము నీవేర నారియొక్క_ తె పెంచ 
తిదశాలయమ్ము నా ముదితకీ వె 
అసన్నువుం కార్తె (వీయాత్నజు, బిల్వ 
కనికరమ్మున ముకి కాంతనీవె 
పత్తిశాపవశ్రమున క్షితి రాతిగానున్న 
భామినింగాచిన స్వామిప్‌వె 
దుశ్శాసనుని చాఆఅరదోలగా నినువేండు 
పాంచాలి బన్నంబు బాపిలివె 


తే కర్శసావ్షీయు ద్విజ రాజు( గనులవాండ 
నమ్మియున్నట్టివాండ నన్నటులగావు ॥దురితే॥ రి 


నీ! పంచభాతిక శల్యపంజరం వీమేను 

జీవ్రండు కర చే చేరునిందు 

శతహాయనమ్ములు క్షీ తినాయువందురు 
సత్యమ్ముగాదది జలధిశయన 

బాల్యకాలముననో (పాయమ్మునందునో 
కొమార వార్థక కాలములనొ 

వారిమధ్యమునందొ వనభూములందునో 
బంధుమితు9లుగల్లు భవనమందోొొ 


తే, అవని వీడుటమెప్పుడో యెవరికై న 
వశ వె? తెలియంగ? దయనేలు వనరుహాకు ॥దురిత॥ 9 


/ 6 
స వేదశా( స్త్రమ్ములు ఏరివిగాం గన రావు 
గొల్లసుద్దుల కథల్‌ పెల్లుమోణజు 
గద్యపద్య విచిత్ర కవితలు కొజగావు 
పారశీకో కులే పనికివచ్చు 
పండితులను. (బోచు |పభువు లెందును లేరు 
కవిరాజులకు వాట్ట గడువంబోదు 
వర్ణాశ్రమములు వాసిగా నడువవు 
పాహండమతేములు [పబలుచుండు 


తే, ధాత్రిలో కలి మహిమమ్ము దలుపవశమె 
గుహునకై నను శతకోటి వహునశై న దురిత! 10 


సీ, వారిజదళమందు నీరముండనియట్లు 
ఆదర్శమున రూప మంటనట్లు 
అకసమ్మున "తార లంటియుండనియట్లు 
బలుచల్లలో వెన్న గలియనట్లు 
బురద నాకుమ్మరిపురుగు నంటనియట్లు 
గగనమందున గాలి కలియనట్లు 


తే, బుద్ధిమంతులు చేహ మబద్ధమనుచు 
తిరుగుచుందురు పృథివి సంసగణవఏీడి ॥దురిత॥ 11 


[2] 7 


© 


నీ హారితీర్థమందు ని న్నర్చంపందలంచిన 
మార్ల(పయాసంబు మనుపంజూల 
పుణ్యంపు శ్లే(త్రముల్‌ పూజింపవలెనన్న 
సీను మధికముగా సిలుపలేను 
ఫఘనసమాధిని ముక్తి గాంచవచ్చునటన్న 
నిమిష మేని మనమ్ము నిలుప లేను 
కంసారి నీపాద కములముల్‌ సేవింప 
పరమనై కుంగ మే (పాస్తముగును 


eb 


. భ కమందార నినుగాల్సు వ మండ 
కరుణమోరంగ గావు నీ డిికిదీసి ॥దు9తే॥ 12 


వీ వసియింపగా నీకు వసతిలేషంటబే 
శీ రసాగరమందు చేశనావు 
పవ్యళింపగ పీకు పాన్పు లేకుంటచే 
నురగతీలమ్ము పై నొరగినావు 
వె రులమై బోవ వాహనమ్ములులేక 
పన్న గాశనుమైన్‌ జర (గినావు 
వసుధలో జనులంతే వచ్చి వేండెదరంచు 
జాసుల హృదయాల డాగినావు 


య 


తే, ఇట్టివాండవు నన్నె ట్టు లేలగలవు] 
విడువలీకుంటి కటకటా వెడినగుచు ॥దురిత॥ 18 


8 


= శ్రతుభుజులందున కవులాసనునిరీతి 

నగములందున మేరునగము భంగి 

ఘనమృగ మ్ములయందు గజరిపుమూడ్కి-ని 
చుక్కులం దరయగా సోముభంగి 

అరయ వృక్షుములందు హరిచందనముమాడ్కి_ 
జిహ్మగమ్నులయందు -శీముభాతి 

అవని సామజములం దై రావతముమాడ్కి_ 
వరక విందుల యందు వ్యాసురీతి 


రై 


శే, భువిని (శ్రేష్టమ్ములగు చునో భోగిశయన! 
ఏదు అవతార కథలొష్టు నీల దేహ ॥దురిత॥ 14 


స్ట (శ్రీరామ నీదివ్య! చింతేనామృతముచే 
భవషపాశముల! నెల్ల౮ాపవచ్చు 

(శ్రీరామ సీదివ్య! చింతనామృతముచే 

ధర్మునిదూతీల దణుమవచ్చు 

(శ్రీరామ నీదివ్య! చింతనామృతముచే 
చెడురోగములనై నం జెండవచ్చు 

(నీరామ నీదివ్య! చింతనావృుతముచే 
పరమవై కుంఠ మే! పడయవచ్చు 


శా 


"లే. నీదు నామము వర్ణింప నేరితరము 
శాదు భవదీయ కృపలేక కమలనయన ॥దురత॥ 15 


౧4 


PAW 


9 


+ సూకరాకారివె సురవిరోభుుడె న 
QQ యా 


న్‌చు హిరణ్యాక్ష వీంచముడంచి 


'మత్స్యావతారివై మడుసు లోపల. జేరి 


సోవుకాసుచు(జంవి (శుతులగాచి 
కూరా ఇవ తారివైై కూలినగిరి నె త్తి 

అమరుల కమృతంబు నకకి లోని, 
కృస్తూవ తార్నినై కృషణుల నధిబుంచి 

జననికి కుక్షి లో జగతింజూవీ 


. తమితీ గుణరూప సీచరి తావ్యుతమును 


తెలియ వశనకానె అ జునరు దీవపోష |॥నుకిత॥ 16 


. సంసారమును దుఃఖ సాగరమ్మునుదా6ట 


సీభ క్షి నావయే నిర్లుణాత్శ 
(ఒబహ్మహత్యా నేక బడ ఛాగ్ను లార్చంగ 
నీచాస్యనృపి యీ నిర్శలాత్న 
అజ్ఞానతిమిర మహాోంభధ కారము. చాప 
పీన యా కాంతి౭మీ సీలవర్ష 
ఘోర పాపమ్ముల (గుంగెడి ననుగావ 
ఏపాద సేవయే నీరజూతక్ష 


a 


. పీదునావుంబు జవీయింప నేర్చికాదె 


కొనులసంభవ పహారులు నిన్‌ గాంచినారు ॥దురిత॥ 17 


సీ, 


10 


మాధవా యని నిన్ను మణటువక సేవింప 
(గాస మెందుకు నాకు. గట్టకుంటి! 
ఘనముగా నీయొద్ద ధనము లేదందు వా! 
కుండలమ్ముుల సంజ! కుదువ. బెట్టు 
శౌస్తుభమణి నమ్ము కిడచకముతై న 
అమ్ము మెంతకునై న నంబుజూవ్ష 
పసిడికిరటమ్ము పట్టుపుట్టమ్ముుల 
ట్టు 
నేండె వికయింపు నినయ ముగ 


న అమ్మి నిరతంబు జీనమ్ము లంప వేని? 


నిన్ను శేవింపగానొల్ల నిజము నమ్ము ॥నురిత॥ 18 


క్‌ల్‌మి నీ శేమైన క అనయ్యె ననుకొన్న 
భార్షప బేవియే భార్యయయ్యె 
కెలాసపలినై న కరంగగింపజూలిన 
చతురు.డా మారుడే నుతుండు నీకు, 
జగతియబకాళించు జలజా ప్పచందులే 
నేత్రదయము సీకు నిశ్చయముగ 
పరమపావనియంచు బికుదుగాంచి చరించు 
గంగాభవాని నీ కనుంగుబిడ్ల 


< 


. ఇంతసంపద నీవెంత నిమిడియుండ 


దానుల మాకు బోనంబు తక్కుువానె? ॥దురిత॥ 19 


11 


సః సామజమ్ముల ఒట్టి చళ్ళిపు సింహాకిక్టోరి 
తినజూచునే దీర చేహిగముల 
యు 

హరిచందనవు తేనె లారగించెడి తేటి 
పోవునే పచ్చిక పూలకడకు 

మృదు చూతపుతేముల్‌ మెక్కు చున్న వికంబు 
కొటకునే భువి పాలకొడిసెచిగససరు 

భవ్యమౌా ఫలములన్‌ భక్షించు కీకంబు 
మెక్కు.నే చేరి ఉమ్మె తకాయ 


క... సర(చా నిన్ను సేవించు సజనుండు 
o జ 
అల్పదై వమ్ములనుగాల్య నాగపకునె ॥నురిత॥ 20 


నీ సనకాది సంయమి జాలమ్ము నిరతమ్ము 


జవీయింతు రెవ్యాని స్వాంతమందు 
నార జాదిమునలు నలు మొగమ్ముుల వేల్పు 
(పణుతించిరెవ్యాని భ క్రి తోడ 
వార్నీ వ్యాసాది వంకి వీరQదులు మున్ను 
వర్షించి రెవ్యాని వసుధయందు 
కములాలయముపీడి కములయే నిరతీమ్ము 
సపింణె నెన్యాని చి త్రమెరిగి 


er అట్టి స పాదజలజమ్మ్లు 'లమలచరిక! 
నాదుమ_స్తకమ్భున దడాల్తు నలిననాభ ॥దురిత॥ | 


12 


లలో 


సౌధ గేహమ్ములే శాశ్వతమ్మనిఖ్రుంచి 
నిక్క. చుండ పిచ్చి కుక్కనయ్య 
సౌందర్య సౌశీల్య సంపన్న తేల నమ్మి 
విజ్ఞప్‌గి చరించు 'నెట్టనయ్య 
పశుధ న మ్ములు సుకం పంటలు గలనని 
గ ర్యమ్ముచెందెం కా క్రినయ్య 
కన్ను మిన్నెణుగ కే కిడగ, డ్డ పాఠరొచు 
క లుపషమ్ము నాస్టైచు ఖరమునయ్య 


SYS) 
(+ anes 


కక్ష దానునిగాగొమ్ము చటినుడి [కుు*గ॥ 


తే ఇట్టిమూఢత మి నైన నెడలంజేస 


లొ 


క 'వేదశాస్రుపురాణ ఏభులన్నే మ్‌ంథు 
న్‌) దె దైవమ్ముది నిశ్చ. మమ్ము 
బంహ్మవి ద్యా దిగా ఒహ్ముగ. థముల జూడ 
స్‌ దై వమ్మది నిశ్చయమ్ము 
ఉపని పధర్ది నమ్ము లూహీంచి చూచినన్‌ 
నీవ? దెవమ ని నిశ యము 
సజ్జనుబోధల సారము విన్న చో 
షై! దేవమ్మది ప 


తే వేయినూట లిశేల యీవిశ్వమందు 
నిండుకొని యున్న వా(డవో! నీల చేహ ॥దురిత॥ 


22 


29 


13 


25 


ముడిమిచే 'దేహమ్ము ముకుతగలుపడునా(డు 
కనుదోయి మసకలు గొ ననా(డు 
' వీలలు నిలాలు, 'వీచిపెైడివాంకు 
గా ౧౧ కి 
చేరి శుంఠలు బుద్ధి చెప్పునాండు 
క క్కిమంచమ్ముపై కూలియుండిన నాండు 
చెడు రోగముల, 'దెల్యీ చెడిన నాండు 
కింకరుల్‌ చనుబెంచి క.కుచుండెడి నాకు 


కలకుగ దుల మేను నజుకు నాకు 


తే, ₹ాధనొందు-చు నీనామ భజన మప్పుకు 
చేయజాలుదునో వేదో! చేతునేండ ॥మురిత॥ 24 


సీ కలిహేతుకమ్మున కాల ధగ్భము మాజె 
న్యాయ మ వమ్ములు నాశమయ్యె 
శేత్రమ్ములను పంట శ్రీణించు చుండెను 
గోరత్షుణమ్ములు కూలీ పోయె 
అవా ములు! ఇక్క న నకు 
లంచ గొండితనమ్ము లధిగమయ్యె 
మద మత్సరమ్నులు మానవులకు హాచ్చె 
జార చోరతంముల్‌ మిలుచుండె 


తే, బీవ హింసలు చాలగా జెలగుచుంటె 
అవనికిల్బిషముల తోడ నలముకొనియె ॥దురిత॥ 25 


14 


సీ, పరనారి కాసించి బాధ పెట్టుటకన్న 
పాపాణమె ఛాతి బడుట లెస్ప 
చదువు నేర్వకయుండి సభకు. బోవుటకన్న 
వనములో స్థాణువె. మనుట లెస్స 
సరివారి కొంపలో మటిగి మెక్కు టకన్న 
సార మేయమా శ్ర చనుట 'అెస్ప 
తన పోషణమ్ము్తై దారి గొట్టుటకన్న 
బావిలో తరత మే పడుట లెస్ప 


తే, దానవాంతక! నిను దిట్టి ధరణి మనెడి 
మందునకు, వేయిగెట్టులా పంది అస్ప ॥దురితే॥ 26 


నం పసరమ్ములే (వొద్దు కసవు నోరు చునుండు 
మహిషమ్ము లెప్పుకు మడుగు గోరు 
పద్భమ్ము 'లెప్పుడు భగుని రాకను గోరు 
విసకంఠికలు గోరు బిసము నెపుడు 
మధుపమ్ము 'లెప్పుడు మకరందమును గోరు 
వుండూక ములు గోరు మంచివృష్టి 
కలువ లెప్పుడు గోరు చలువల వేనిని 
శుకము లెప్పుడు గోరు చూత ఫలము 


తే, సుజనుడే (పొద్దు నీపాద భజన గోరు 
ముదముతోో, నిన్ను నేవింతు నుక్షినగోరి ॥డురిత॥ 27 


[3] 15 


స్కీ బుప్యుశృంగుం డెందు చూఢగా ఆన్ఫించె ? 

జంబుకముని యెందు జన్మమందే | | 
కాశికుండని యెడి ఘనుచందు (ఒభివించె ? 

నారదుండే ౨రు-ట ననవతరించె ? 

అల్హమాతంగుడెం దవ తారిమె త్తెను ! 
మాండవ్యుడే రీతి వుహిాని పు ) 

వ్యాసుడేకుల మందు వాసిగా నువయిుఎచె? 
గాతమముని మెందు సడన్‌ బు? 


౬ 
నే భక్తు లెచ్చోట సుదయి.చి ఒ బా. 
సీదు సేవకులకు జాతి సీచులేల [దుః | 28 


ర్స్‌ సతతమ్ము నినావు సంక్‌ ర్త? వలు 
నోరు నొవ్యంగను నడువ వలయు 
సంతోవమున నీదు చరణ డ్భయమ్మును 
ముుపొద్దు భక్తితో (మొక్క-వలయు 
కమలనాభఛా! నిన్ను ఘన వనమ్మూల నైన 
భక్తి యు_కృమ్ముుగా పాడవలయు 
నరహరీ! నీదివ్య నామ రూసమ్ములు 
హృదీధి ననయమ్మూ! చెంచవలయు 


తే, సర్వమును నీమయమ్ముని వాట వలయు 
భేద నాదమ్ము తగదయ్య స్ట్రథ్వ నెందు ॥దురిక॥ 29 


16 


ని అనిశమ్ము నీదు దివ్య న తార కావ్యముల్‌ 
గల్పింప నే గొప్ప కవిని గాను 
సావధభానముగ సీ చర ణాజములు గొల్చి 
తేరియింప నేను ఉత్తముడ గాను 
సీ భవ్యచరితముల్‌ నేర్పుతో కొనియాడి 
హోయిగా పాడ గాయకుడ గాను 
కోములాంగా! నీదు గుణగణ జాలమ్ము 
వర్ణింప నే మహావక్త గాను 


తే, నీచవుతి నయ్య సర్వేశ నేడు నన్ను 
సీదు దాసునిగా గొమ్ము నీరజాతు ॥దురిత॥ 80 


వీ వనజాయతకాకు. నావంటి చాసులుకొన్ని 


వందల వేలు యీ వసుథ గలరు 

ఇంత సమూహమ్ము చెంత నుండెనటంచు 
మావంటి దీనుల మటువకయ్య 

కరిరాజవరద నీ కరుణామృతము ను 
నాకొసంగుము వేగ నళినోర్భ 

క వేగమె చనుడైంచి విహగవాహాన గావు 
కామితా ర్భములిమ్ము కంబ నేత్ర! 
తే, ఎంత వేడిన దర్శన మాయకున్న 
తగవ్చు సేయుదు నిది యధార్దమ్ము నమ్ము ॥దురిత॥ 381 


శై 


17 


. పుండరీకాక్ష నిన్‌ బూజంచు వారికి 


(పాక్‌ జన్మ దురితంపు భయమేల! 


. నారాయణా! నీదు నామామృత ముండ 


అన్నో దకమ్ముల కడల చేల? 
దామోద రా! నీదు దయగల్లువారికి 

'దేహమ్ముపై కొంత మోాహమేల?' 
పురుషో త్తముని నామ పోత పాగమ్ముండ 

సంసార వనధిలో సమయనేల) 


తే, నరసఖా నిన్ను సేవించు నరనరుంకు 


గొ 


ముందు నరక మ్ముకల గంచుకుంద తేల |॥ నుత! త్రి 


క ఉర్విలోపల తనువున్న ౦ కాలమ్ముు 


విషయ లోలుంచెచు నెట్టి నరుడు 
పంచేందియముంచే నంచితుుండై యుండి 
సంచితేమ్ము ననుభ వించుచుండు 
సకల పాపమ్ముల సమకూర్చు కొనుగాని 
నిను జేరు మాక్లమ్ము నమక బో (డు 
అవసాన కాలము సరయుచు శనునుని 
దూతలు గొంపోవ ఛీతితోడ 


"తే, దినతను చెంది నమూార్భిన్లి' దిశలు చూడ 


తన్ను గాపాడ వచ్చెడి దాక వేరి ॥దురిత॥ $3 


18 


నీ, ఎన్నాళ్ళ నుండియో సక్నుతింపుచు నుండ 


sl, 


2 


తే, 


. మోమైన. జూపవే మురవిడారి 
పుండరీక దళాత్సు పెంకు కన్ను బతోండ 
నినుం గాంచు భాగ్యమే దినముననగు 
పతిత "పావనుడంచు సలువృుకందుకు నిన్ను 
బాపాత్సుగా పాడ పయసమగువు 
తార వాహనముపై వయతోేడ నరుబెంచి 
త్న్‌ (o erie 
ననుం బవితువి. జేయు నలిన గర్భ 


, వేగముగ నన్ను నీ నెంట విశంరూప 


స్వర్షలోకమ్ము చేసు మా నిగ్గు ణాత్మ ॥1ుదిత్త॥ , వ్ర్‌శ్త 


+ మాధవా! యని నీకు మవమర్చణముచేయు 


వాగినిర*(ణ మెన(ర్‌కి లేదు 
శౌరీ! యటంచునిన్‌ జూలగా వినుతించు 
వారినిర్యాణ వెవ్వరికీ లేదు 
అంభోరుహాకు! నీ అవతార కథ విను 
వారిని ర్వా ఇమెనగ(గికి లేదు 
కౌసల్య సుతు పాద కంజాతములు గొల్పు 
వారి నిర్వాణ మెవ్వరికి లేదు 


లేదు దుర్వాదనమ్ముుల లేదు ముకి 
భ క్రి మార్లమ్మునంజన ముక్తిగలుగు ॥దురిత॥ తీర్‌ 


19 


నీ సర్వదా నీనావు స్మరణ జేసెడి నోరు 
వదరుబోతులతోడ వాగదెపుడు 
= ,_* కమునీయముగు నీదు క థవినుకర్షముల్‌ 
పాపవ్నార్తలు విన (భాంతిపడవు 
(క్రమముగా నీపాద కమలమ్ములర్చించు 
కరములే పనులకు. గదలిరావు 
భవదీయ భజన కె పరువెట్టు చరణముశ్‌ 
నజాల వెచటికి జనముతోడ 


'తే, మటువశెప్పును నినువేంయు నరవకుండు 
మర్హ్యులను గొల్వ నేరండు మంచిడనుచు ॥దురిత | 86 


వీ. వినకంఠికను తెచ్చి (చేమతోం జెంచిన 
మాన సౌక మ్మాట్లు మసలగల జె)? 
పిక వర్లనిని తెచ్చి పింకు గఅవీన 
పర భృత మ్మూట్టులు పాడగల దె 
కుక్కుటమ్మును దెచ్చి మక్కువతో మేప 
కీరమ్ముగతిపల్క_ నేరగల జె! 
నుహివమ్మునకు చాల మచ్చిక చేసిన 
అరుగునే దురముందు పహాయమున లను 


తే. క్షితిని పాపాత్నునీదగు నేవకుంచ 
చేయనేర్నునె భకితో చి తమలర ॥దురిత॥ లి? 


20 


+ రతినాధ. జనక నీ (వతమహిమమ్ముచే 


రుక్సాంగ దుకు రాజ వృవభుడ య్యె 
ని ర్యాణనాధ నీ నియమ[వతము చే 
అంబరీషుండు ము న్నన ఘుండయ్యె 
'బాల్యమప్పటినుండి భక్తితో నినుంగాల్చి 
(పహ్హాదు(డును గొప్ప భక్కుడ య్యె 
బలిచకవర్శి సీ పొదాఖముల దాల్చి 
పాతాళలో కాన (ప్రభువునయ్యె 


. పుణ్యపురుషులు సీపాద ఫూజవలన 


శివములందుచు నాక ము చే౭ర య్య ॥మురిత॥ లీరి 


ఉన్నాదనున చావనున్నట్టి పువీ గావ 
చని తీయువానిని చంపకున్నై? 
చిచ్చులో. బడనున్న వృశ్చిక మును దీసి 
మేలుగోరిన వాని మోటకున్నె? 
బురదలో చిక్కిన పోట్లావుగని వేగ 
పోయి లాగెడువాని పొడునకున్ని! 
బావిలో పడనున్న పామును పొడగని 
కాపాడువానిని. గజువకున్నె ) 


తే, కషపడుచున్న వాడంచు దుష్షమితిని 
లు లు 


చేరదీసెడివారలం జెజుపకున్నె ॥దురిత॥ 89 


లొ 


21 


అవధాత కమలాక్షు హర్యతు. ఘునవశ్త్న 
అఖిలలో కా రాధ్య అమితీమూప 

నీవంటి మహనీయు నేర్పుతో నుతియించి 
కుటిలవమానవులనే కొలువనేర 

నీవె దైవమని చే చబాలవేండిన 
నాచవ్రేదజికముల నరయవేమి 

యన్నాళ్ళనుండి యో యిడువుల బకుచుండ 
కొంచెమన ధనము గూర్చ్పనైతి 


=, అమరపతిపోవ. నేనిట్లు (శ్రమలుపడగ. 


జూచుచున్నా(డవిది నీకు చోద్య మయ్య | దురిత్ర 40 


. శతకోటి రవితేజ దితిసుతసంపహోర 


(బహో దివినుత ఓభ క్షలోల 
జనక మూాంఛా తాది జనలోక పతులకు 
దివ్య మాయ మ్మో వె చేవచేవ 
సుతామునకు నాడు సురపదంబీనెంచి 
వొట్టివడుగు వౌచుం బుట్టలే దె 
ఉగ) సేనుని ప్కుతిక కుదయించి యల నా 
డుద్ద వదుల నెల్లి నుద్ధరించి 


తే, నటుల నన్నును గాపాడ నిటకువచ్చి 


ధన్యు-బేయుము వుజువక దాసునివుడు ॥దురితే॥ 41 


22 


నీ, కంబమందు జనించి కరుణతోడుత సాడు 

దె లేయుంజంప వే తనయు.గావ 

భొండ నమ్మున మున్ను వొల స్తు దెగటార్చి 
బహో దులకు థీతిం బావీనావు 

జక ేనుకాసుర బలవ డ్రిపులయబాల్సి 
అచలాభరమ్ము మున్న డంచినావు 

మాహినివై తొల్లి మూఢ దై త్యుల వంచ 
నముచేసీ గర్భము నడచినావు 


తే, సాధుజనులను గానం సవమురవుందు 
కూరులను జంపు నిన్ను నేం గొల్పునా(డ ॥దురిత॥ 42 


నీ. ముదిరచేసా! నీదు మోముతో సరిరాక 

కలువల జేనికీ. గళలుతగా 

విశంభ రా! సీడు ఏకత్యమునువిన్న 
దనుజుల గుండెలు తల్రడిల్లె 

కంసారి! నీదగు ఘనత వెల్లడిగాగ 
పవనా శనుండు నీ పానుపయ్యె 

కమల దళాశ్షు! నీ కాంతి నందచెజుంగ 
కసు మేషుందే సికు కొమరుండ య్యె 


"తే. కడలి కూతురు నిన్ను. దా విడువలేక 
పట్టమహివి.ణి యయ్యెనో పద్ననాభ॥ దురిత॥ 48 


[4] 23 


న్స్‌ దానమ్ము చెటుపం గాం దల పోయువాగరును 


మాయచే కొంపలు మాపువారు 
భక్తుల న్నిరతమ్ము బాధించు వారును 
నీ మందిరము గూల్ప చెంచు చారు 
పరుగు సంపదగాంచి పొక్కు_చుండేవారు 
పరకాంతలకు నాన పడెడివారు 
చేదవారల. బట్టి వీడించు వారును 
సాధు గోవుల. బట్టి చంపువారు 


చే, జముని దూతలు పట్టుక వ వ ల! 
భీతి నొందుచు నిరయాన వెతలు ఎడ ౩|| దు9ిత॥ 44 


ళా 


. భూరి సంపదకు నే( బొగడుచుండుట బేదు 
ఛాతి నొప్పకు:ః నిన్ను దలుపబోను 
యశమిమ్మటంచు నే నాశింపంగా లేవు 
శ్షేత్రమ్ములకు నిన్ను చేరంబోను 
స్వర్ణ మిమ్మా! యంచు సన్నుతించుట లేదు 
భాగ్యమ్ములకు నిన్ను. బట్టబోను 
పుట్టమ్ములిమ్మంచు. ఒట్టు పట్టగ లేదు 
వేశ్ళమ్ము బిమ్మంచ్చు "వేండబోను 
"తే, కాని కోరిన దొక్క_శు కంసవై. రి 
మోతు, మొసంగిన జాలునో మురనీదా3॥ దురిత॥ 45 


24 


cm 


; వీతిహోేతుిని గాంచి మేతను (భాంతిచే 
చనియందు బడి చచ్చు శలభమట్లు 
గాలము నందున్న గండూపదికి నేగి 
సమసి పోయేటి విసారమట్లు 
నబరుండు వనమందు చల్లు గింజలు దిన€ 
బోయి హాతీమగు కపోతమట్లు 
వచ్చని సెరులో మచ్చికన్‌ దిన వేంగి 
ఉచ్చులోంబడి చచ్చు ఉడుత యట్లు 


తే, ఆశచేతను గామియె యవని నరుండు 
ఘోర మైనట్ట దుక్లలిం గూలుగాదె!॥ దురిత। 46 


లొ 


; ఇంద్‌వర శ్యామ వందనమ్ములు నీకు 

కందర్పజనక నన్‌ గావరావె? 

సు తామవినుతే నీ సుందర చరణముల్‌ 
కనుగొను భాగ్యము గలబె? నాకు 

హారి నీ వఠాషమ్ము లర్బ్చింప( నో చెడి 
నావంటి దీనుల నరయ వేపి? 

పాప కర్ముడ నంచు గోపగింపకుమయ్య 
శాపాడగా నేంజె కదలిర న్ను 


తే, ఆర్ప జనపోవ నిన్‌ గొల్పు అధమునైన 
ఢఉకరుణతో గాచి రశ్నించు.విరుదు నీజె! దురిత॥ 47 


25 


నీ, మురసంపవారా! నీకు మొక్కని చేవామ్ము 
సత్యమ్ముగా నొక్క స్టాణుగా బె ? 
* *కామారివినుత! సీ కమనీయ కథవిని 
కొరుంగని వాదయముల్‌ గండనిలల 
పురుపో త్తమా! నిను. బొగడ జాలని నోరు 
ఘన్నశె లమున గల కందరమ్మ 
దై త్వాం! నినుంజూడ దలుపని నయనముశ్‌ 
కృక లాసముల (గుడ్డు కృష్ణ వర్ల 


"తే, జగతి నిను. బూజవేయరలి జకుని కయ 
పచ్చికన్‌ దిని (బతిశెగీ పశువు మేలు! బుెత॥ 42 


నీ పరనారి కుచకుంభ పగిరంభణము గోరి 
సింహూబలుండు మున్‌ జీ)*-బడియె 
పరనారి క్రుచకుంభ. పరిరంభణము గోరి 
సక నను సుతుండు. నమసిపోయె 
పకనారి కుచకుంభ. పరిరంభణము గోరి 
అల దశకంకుండు వాతమునంటదె 
పరనారి కుచకుంభం పరిరంభణము గోరె 
నహుషుండు పూర్వమ్ముు నాగమయ్యె 
"తే, భువిని పరదార శాసించు పురువపశువు 
(పొద్దు కొమరుని బంట్లచే పొడువబడం జె! దురిత॥ 49 


26 


సీ, దిష్టాంతమగు నాడు తెల్వి గోల్చోయి ని 
ల 


నేడు కొొందునొ లేను? విశ్వరూప 
ప్రాణమున్నప్పుడే భ క్రి భావమ్ముతో 
స్థరియించువాడ నోసారసాశ్ర 
అవసానకాలాన నతి వేగ జముబంట్లు 
గొనిపోవకుండ నో కూర్శహ్హాస 
భపదీయ దూతలన్‌ బంహమా ననుగావ 
పన్న గాశన వాహ పద్భనాభ 


తే, భక్తి నినుం గొల్పు నట్టి యశక్తుడంజుమి 


న్‌ 


"లే, నిర్ణుణాత్మకులగు వారి నింది చేశ 


అరసి గాపాడుచుంను మో _సురనై రి॥ దురిత॥ 50 


రి జృందముల జాడ కంరీకవమెటుంగు 


వృకముండు విలమును వృషయెజుంగు 
మంచి పూంబేనెన మధువొశక్లి కమెటుంగు 
భూ డదారములజాడ బోయంజెజుంగు 
శశముండు "తౌనవులు వారన మ్మైణుంగును 
ఛాతి పల్లము నదక మెటుంగు 
రత్న ముండెడి తావు రాజహాంనయెజుంగు 
(పజల కర్మములు రవియెజబుంగు 


Cl 


పరము స సుజ్ఞాని యెనట్టి భ కుడెణుంగు ॥దురిత॥ ఫ్‌ 


27 


నీ! కామారి! వినుత సీనామమ్ము సోంకిన 
సాపసంఘములెల్డ్లం బాసిపోవు 
" .'దనుజసంపహార! నిన్ను దలంచినయక్సై న 
రాగాదిగుణము లే రావు దరికి 
వినరుహాశకా! నిన్ను వేర్కొనినంత నే 
ఈహణత)య మే ననించిపోవు 
మురసంహరా! నిన్ను మజువక స్మృరియింప 
పంచేందియమ్ముల (భమలుపీ(డు 


తే! నిర్ణ కేంచాిది సన్ను తా నిన్ను గొలువ 
జ 
తరణి పుత్రుని దూతలు వెజచిపోశె ॥దురిత॥ స్‌ 9 


నీ. భారతీపతిను తా భవదీయనామ మే 
పొద్దును సృరియించు పుణ్యులకును 
సంతేతీమ్మును నమస్కారమ్ములోనరించి 
(ప స్తుతింతును చేవ (ప్రతిదినము 
ధనముచే గర్వించి తను వెరుంగని వారి 
వెంతంజేరి నుతింప జేవశయన 
తామె కేష్టులమంచు దర్చించు వారల. 
దలుపంబో నిష్పూుడో! దనుజనైరి 


తే. చిత్తమలరంగ నినుంగొల్పు శివ్చజనులం 
జేరి పూజింతు సర్వదా చి త్తగింపు దురిత! , 58 


28 


న్సీ॥ రాజ్యమ్ము పాలించు రాజేంద్రుండై నను 

మహి దున్ని జీవించు మనజుడైన 

డలారములనిచు ఊరవ్యుడై నను 
కూలిచే (ఒతికెడి వమాలమైన 

కదనభూమి చరించు ఘునపీరుడై నను 
భయముచే బగువెట్టు పందయైన 

కావ్యముల్‌ రచియించు క వివ కేణ్యుండై న 
యేవిద్యయెజు (గని హీనుడై న 


తే॥ భక్షి భావమ్ముతో నిన్ను (ప స్తుతింప 
మోదమునవచ్చి బోోతువో మురవిడాగి ॥దురిత్‌ ॥ 54 


సీ. చండాలు(డని నన్ను జనసంఘ మననిమ్ము 

దీనుండనని నన్ను దిట్టనిమ్ము 

విపలస్ధనటంచు వెక్కి రింపగనిమ్ము 
చోరుండనని చాల దూరనిమ్ము 

కోవిరా ఏీడంచు కొంద రాడగ నిమ్ము 
అస్వరుండని తూలనాడనిమ్ము 

కత్సితుండని యొరుల్‌ గోలచేయగనిమ్ము 
ధీ హీనుడంచు నన్‌ 'దెగడనిమ్ము 


కే, ఎందజేమంచు దూటిన నిందువదన 
" వెజపునా కేల నీవృుండ వివాగగమన ॥దురిత॥ ధర 


29 


cor 


; పూర్వే వాంత కా! భూలోక మందున 
సత్య వంతులమాట సరకుగానరు 
* పండిత వాక్కుల' బాటింప రెవ్వరు 
మోసగాం[డకు చాల (_మొక్కు.చుందు 
అధిక విద్వాంసుల నాదరింపగ రారు 
వదరుపోతులమాట మదినుతిండత్రు 
పుణ్యాత్నుల గు వారి బూజింపనోల్ల రు 
నా _స్టికులగు వారి నాదరింతు 


తే॥ నీ మహశత్వమ్ములన్‌ వినచేరరయ్య 
పచరితేమ్ములన్‌ వింను పంద వె వెంప్పృ |దురిత॥ 56 


నీ. కాకోదరశయన కడలికూతురు (పియా! 

కందర్పజనక ఓ కంస్ననె 

శిశుపాల హంతశకా! పశులగాచిన వేల్చ 
హంస వాహను తండి, యజ్ఞనాభ 

ద్విజ రాజ ధరువంద ద్య "దేవేంరదస సన్ను తొ 
ఆ ర్హజనావనా అసురనాశ 

అనియటంచును నిన్ను అక్షింపుచుందునో 
భీభత్స సారధీ ! విశగయాప 


చే, నాదు పార్గననా లించి నగధరుండ 
వేగమే దాసు గాపాడ రాగదయ్య! దురిత 57 


30 


శీ, దేహమ్మె నిజమంచు మోహోబ్టీలో ముని 
దరిచేరంగా లేరు ధరణి నరులు 
నరములు శ్రల్యము శ్రలురు హేయ మైయుండు 
మలనూత )ములకీది వముజుగుద్‌ డ్డి 
రుధిరమేదో మాంస మదికియుంచిన జీవా 
మిదిగాని కనకమిందదుక లేదు 
నిమిషములో జెడునిది యాత్శబోయిన 
పాటింత చెడెనేని 'బాధపడును 


లే. ఇట్టి మాయాంధకారంపు కశ్లెమిాది 
భ్రమను విడచినవా డె పోబాజ్జుడయ్య 1దురిత ॥ రర 


నీ. జనకుండు జననియు ననుచరులాస్తులు 
(భఛాతలు భార్యయు భగినులంతొ 
మందియుండిరటంచు డెందన్నునందుట్బి 
కంజూతనయన నిన్‌ గాన లేక 
సారరహిత మైన సంసారమున జిక్కి. 
యున్న ౦తే కాలమాసన్న మైన 
విళృపతిచేత నే థీతినొందుచు( జిక్కి. 
విస్థిననుభవించి కష్ట మొంద 


"తే. బంమగులువచ్చినా వెతల్‌ బాపగలనె? : 
నిన్ను చేఏింతు నన్నేలు ేంటినుండి !$దురిత!! 59 


[5] 31 


నీ, కమలభవామర ఘనులకు నింప 


ళ్‌ 


వశముగాకుండిన వనజనాభ 


° నీపడాబ్దములగే ఫిదా మున చాలీ 
జ య్‌ య. వ 


స్కుతియింతు ఛావతీపతి నియంత 


సతతమ్ము నీడివ్య నండ్‌ 


క 


వ్‌ 

తవా ంాలో 

మన వ త 
నసమ్మున నెంత మూస రావ 

పరము హేయమైన వఎములకానించి 


నరివే3 వినుతింప సపొనువ 
అకాల 


వె, నూత్షుమిమ్మంచు వ్‌... (| Er 
నిన్ను భజియింతు ఛాతను ప్న వాడి [కత] 60 


వీ అద “మా శత . (a బ్‌ + 
సు. అసు రెం ద_నరి నిన్నుర్పుంచు ణచాసులు 
ము 8 కాంతనుజేర భో కి నలన 
ఎంవి ఎని 
సుఖముబొందుచు చాల (సుక్కకి నిపావ 
ధ్యానామృత ము (గోలి ధను లెద 
కమలాసతీ పియా క 0జాతు. నమ్మితి 
గాపాడుమిని నన్ను కంస చరి 
దండించు ఖండించు తండి నీవేయంచు 
గిగా నేవు. బట్టియుంటి 
6 అర) ౨ ౬ 


తే, నీవువీడిన విడుననే నిస్బ్వయమ గ 
కాన దర్శనమిమింక గరుడగమన ॥మురిత॥ * 61 


32 


నీం (పమదన్నుతో నిను బలాలు వినుతింప 
జిహ్వూలో మధువు భుజించిన శు 
శే మాంక మెన నీ నామము సోకిన 
కుండలాలు శెవులకుంచినశ్వై 
సాస్టాంగమగు సమస్కా-ర మొనర్చిన 
కరమున కంకణాల్‌, గట్టినశ్లు 
పుణ్య తే్య(తలకుం బోదలంచిన హేమ 
నూపురమ్ములు కాళ్ళ నుంచిన శు 


తే గరుడవాహాన నీవు నాకినులఒడిన 
మోతుగూపారమందున ముసిగినశు ॥దురితే! 62 


స్కీ సరివారు సీనామస్న్మరణ చేయగ (జూచి 
మదినుబ్బి చవామే మజచిపోయి 
చాను లెప్వరునై న సీసుచరి త్రము శ 
చదువంగ నానంద ముదవం గులీకి 
సీమంగ భాకృతి చెనుట గాంచినయంత 
రనులనందా (శువుల్‌ (గమ్మ (మొక్కి 
హరిరామహరి రామ హరిజ"నక్షీపియా 
యనుచు నోటను నెప్పుడనుచుచుండి 


శే, ణజెందమున నీపదాబ్దమ్ము లందముగను 
నిలివి యుంచిన వా౭డెపో నీకు హీతుడు ॥దురిత। 68 


ద్‌ 


Ne 


cee 


33 


అండజవాపహానా! దండంబు దండంబు 
సుంద రాంగా! సీకు వంద నమ్ము 
వామ బేవార్చి తా! వసుధ నీకు జయమ్ము 
మందరగిరిధ రా! మమ్ముగావు 
చక ధారీ! నీకు చాల నమస్కృతుణ్‌ 
శుక నిప్యాంత కా! శుభము శుభము 
మకరకుండల ధరా! మాధవా! రక్షింప 


కన కాంబరధ రా! కొలుగుమేలు 


. నిత్యభ (ద స్నులగుగా క సీకువరడ 


నమ్మినాడను నన్నేలు నళిననాభ'॥ దురిత॥ 64 


= పరనారి ముఖపద్బ మనగసినంత నె మోహ్‌ 


తాత్ముల చెడెవరీ యవని జనులు 
క్షుణభంగుర్నమ్మిన సౌందర్య కాంతువే 
(పణయబంధాలలో బద్ధులగుచు 
నత్యల్ప సుఖమున కాఠళింతుచే గాని 
శాశ్యతమ్ము "దెలియ జాలరయ్య 
ము క్వి కాంతను గాంచి మోదమ్ముతో చేర 
భక్తి పదవుల బరగువాయు 


; (ప్రమద మొప్పార నీవెంత (బతుకు చుండి 


తిరిగి రారయ్య పుడమికి దీనులగుచు॥ దురిఖ్ల॥ 65 


34 


నీ కమలాయ కాకు నా కన్నుల ఒడ వేమి ? 

కాన్సింప నీ కున్న ఘనతే ఇెడునె 

రుశిబవూ+నసుడుంచు యిటు తెంచినాడి వే) 
ఘంటాసురుం జెట్టి ఘునుపు చమ 

(దోహి నంసెఎ వేవ నూూూంచు చు-టివా) 
పాల్మ్య్యవెవాటి భు జయ్య 

భూతహి ంసకుడంచు రోత చెందుచునుంశు? 
కనకకరిపుడెంత వియయుతుడు 


"లే. పిరినందరి చేరీతి యేరికాచి 
సవ నేనెంత వేడిన గావవేవు, దు! 66 


నీ, బిసరుహడళ నేత నసుకుతీహితే ఉమా 
సతికిని హితనాము సధుణుండ 
అంబుజ్‌ దర సుందరాకార లో కేశ 
దీన బాంధన మాకు దిక్కు_సీషె 
వనమాలి నిన్ను నే వర్షించు కేగాని 
పారుప్యుముగ నేరి వేరి పొగడ 
అతృభూజనక రీ హర్యక్ష శౌర్య ని 
న్నర్చించు కుగాని అన్య మేమి 


చే, తెలియజాలని మూధథుండ దీనజనుడ 
ఛెంత జేర్ప్నుమ నను రమా కాంత వేగ॥ దురిత॥ 67 


35 


సీ, నవసరోజు దళాక్ష .శమ్మినాడను చాల 
ధాతనుగన్న అధక్ననై ర 
| .యోగీశ్వ లేశ్యర యాగాగ్చితా! వర 
భోగిన్సటాగాిన ఇభాగుగాను 
నాట్య ను సల్పీన నగధ రా! [వపను 
వరదా! భవడ్డాస వరుడ సేను 
సమ్ముదమ్మున స్‌దు సదవమ్ముు సే 
ధ్వ్యానించుచుంటి 


ఎల్‌ 
లే. అసిత చేవూుండ ననుగావు మస్టనా"భ 
కుముదహిత కత వేం యే శములు చేం॥ దుగిక్ల। 68 


కలలరన్య న బుక కస్టుళునిన్మ గూడగవ చు? 
స్భృష్టి జీవుల వు నె సవ వ్‌ En) | 
జేరి తికుగవచు య 


Aa 


నీ అ 


వారిద పధమందు. 
గోరోవముముల సః ఖు గిరా వచ్చు 

ఉల బర వాల భంగి సలిలము చొ"రవచ్చు 
భూశరేణువుల "లెక్క. బోల్పనచ్చు 

పంచచాణుని మించు బహు యాపిగాన వచ్చు 
శాస్త్రము లెస్సగా చదువనచ్చు 


శే, కాని సమహిమమెరుంగ'గా తర మె 


భవున్నకెనను అల శచీధవునశై న॥ దురిత॥ 69 


36 


నీ, వై కుంఠపురమందు నై భనమ్ముల నొప్పు 
వా-డవా! వనముల వనరుళుల్ల 
మౌోనులహృద యాల మసలుషుం డెడి నీవు 
దనుజుల మాయలం దణగులుశుల్ల 
అలర మాబేవినీ కాలువ యు=డగా 
డార్న్మశ దూఃఖుము Pr మోచుకెల్లు 
దిక్పాలకాదిగా చేవ దూతలు గెబ్ల 
మర్కటమ్ముల సాయమడుగుకె? 


"వే, పం శి కంకుని బరిమాగ్నుపను ల నె6) 
— 7 


భక సంరక్షణకు గాదే? పరమపుగుష॥ దురిత॥ 70 


ల 


న స్వేశభూ లశ సత్యగుణాతీత 
. భవప్‌య దర్శనభాగ్య మెప్పు 
కొసగదవో బేవ బినరుహాసనుహి తా 
కృపజూడు మిశనై నం గృస్తవర్ణ 
యాగభో_కృవుస్‌వు భోగిపర్యంకాన 
బాధగా శయనించు భవవిదూర 
కరిరాజవరద ఓ కన కాంబరవిభాసి 
కోండరూపివినై న వాడ వేగ 


"లే, దనుజమర్షన వనజాక్ష ఉఊజాసపోప. 
శంక లేకుండ గాపాడు మింక నన్ను ॥దురిత॥ ల 


37 


ర్స్‌ సాగర మ్మేన్‌కు బాన నెలవయ్యె 
జీవిత మ్మేలెస్ప డెలగుచుండె 
' (శ్రీకాంత నిను సదా సేవింఫుచుండగా 
విభవ మ్ముకింతేయు వెలిగి లేదు 
ధరణీసతియె నిన్ను వరియించియుండ గా 
కలుగుచుండెను పంట కజువులేక 
నిర్ణ లేం్రాదు లే నిన్ను సెవింప.గా 


చే 
ణు 
'సేవకుల్‌ అేవను చింత లేదు 


"శ్రే ఇట్టి ఐశ్వర్య మెంత యో యిమిడ్‌ యుండ 
దాసదనులకు (గాసమ్ము తక్కువేమి? [దురిత ॥ 72 


నీ (శ్రీరామ నీసేవ చేయుచుండుకెగాని 
ధనమదాంధుల వెంత చనినుతింప 
భూరి సంపదలీయ భారమ్మూగాదోప 
పొట్టకు గో బెట్టుచుండు 
గాప్పశకార్యమ్మె నా క్ష క్షీ నిం బోమింప 
పరులు విన్నను సవ్రపాలుగా దె 
సీచేవకుండనె నే బొధపడుచుండ 
నిత్య మోద మే నీకు దేవ 


లే సుమహిత స్వాంత నేనిట్లు శ్ర)మలుపడుట? 
జాచియీ యూరకుందువే సుజనవినుత ॥దురిత॥ 79 


38 


ద్‌ 


సః భానువంశ మందు (పఖ్య్యాతిగాంచిన 
డశరభునకు ప్రియ తీనయుడయ్యు 
సౌమితి)యు భరత కతుఘ్ను లఎనువారు 
సోదరులై యుండ సును య్య 
ధరణీశనూజనే వరియింప నెంచి యా 
భన్రునిల్లు విఆచిన ఒబలుడవయ్యు 
అనిలాత్శీజుండే నిన్ననిశమ్ము భక్తితో 
నేవింపమనిన ట్టి చేవుడయ్యు 


తె, సన్నుతించెడి యిీాధథ క్కు పిన్న పంబు 
వినక యుండుట దగునయ్య వవజె నేత్ర 'మరిత॥ 74 


సః భోగిపర్యంకాన "బాగుగా శయనించి 
లక్షి గతో ముచ్చట లాడు వాండ 
నాభిలో వెలునడ్డ నళినము లో లల 
(బవ్మాతో సర్వదా పలుకు వాడ 
ననకననంచాది మునిబ్బంద మేవచ్చి 
నుతించేయ మది?వాల నుబ్బువాండ 
నారద తుంబురుల్‌ కోరి పొడుచునుండ 
చిజునవ్వు మోముపై జెలగువాండ 


తే, విశ్వమందున సనిమిష విభునితోడ 
పూజలంబొందు చున్న ఓ పుణ్యపుగుపు ॥దురి॥ 75 


[6] 39 


సీ, ఎంతవేడిన నిసుమంతె న దయలేజె. 
పాంర్ధింపనొక్కింత పలుక వేమి 
" “"కంజూతనాభ నాకలయందు నీ ముద్దు 
మోమెన జూపీంపవేవు చేవ 
శరణంచు వేడిన గరుణింపవలెగాని 
నిరసింపదగునయ్య నికు వరద 
భవదీయదాసుండ పరికించి ననుచూడు 
పరులుగాతుె! నన్ను నరసిజాశ్ష 


“జే! శంకలను ఏడి చేడు నావంక జేరి 
దర్శనమిచ్చి కాపాడు చాసవరుడ !దురిత। 76 


సీ శ్రీరాము నే పొద్దు సేవించువా లెల్ల 
కోరి వై కుంఠ మే చేరుళొందు 
కంజాశనీపాద కంజమ్ములన్‌ గొల్చి 
వసుధభో చరియించువాె! భునులు 
నీనామకీ ర్హనల్‌ నేర్పొప్పగా పాడు 
వాని పాపమ్ములే! వదలిపోవు 
కాంచనవమార్షించు ఘనులెంద తనను 
స్వామి నీచానుల సాటిగారు 


'తే, త్యాగిమైనను నిశ్చల భోగిమైన 
సాటిరారయ్య నీభ_కృజనులతోడ 1దురిత॥ [77 


40 


నీ జనకుడు మాంధాత, ననక సనందన 
శంతనునుత, పరాశరులు వ్యాన 
టైమిని వాసిష్ట శెనక సూతాది 
పరమ భాగవతులు వరదనిన్ను 
సదమలభ క్రితో హృది జపమ్మునరించి 
చేరగల్లిరి నిన్ను వారుదేవ 
పవారాశిలో పతితుండనై యుంటి 
సరియైన నీనామ స్నరణ లేక 


తే. చాధపడుచుండ నన్ను గాపాడ గోరు 
వారు లేరయ్య నిను. గొల్పువాడనెపుడు ॥దురిత॥ 78 


నీ శూరసేనుని (పీయసూను కుద్భవమంది 
మందలోపబుంగజేరి యందు బెరలి 


నందాదిగా గోపబ్బంద ములనుగావ 
విమలవమూ కాంతారఏధులందు 

శరటతృణావ_ర్త బకభేనుకాసుర, 
ఫూతనాదిఖలుల. బుడమిగూల్చి 

గోవర్థన మ్మొ త్తి గోగోపకులయగాచి 
అశనిధరుని గర్వమడంచివై చి ' 


శే, తల్గిడం[డుల చెబ౯-బాప తరలిపోయి ' 
మల్లురనుగూల్పు ' నిన్ను నే మజువనయ్య 1దురితక . 79 


41 


నీ మామగ చెగటార్సి మగ భేశువంచించి 
కాలయవను గువాపాలుచేసి 
“శిశుపాల పౌండ్రక శ్షితితలేశుల గూల్చి 
ద్యార కాపురమం దుడారలీల 
వర్శింపుచుండి ఓ వనరుహాయత నేత 
పతితులై నట్టి యప్పాంకుసుతుల 
గరుణించి దురములో ర వేయులగూల్చి 
ధర్మజునకు భాతి దయనొసంగి 


తే, పార్ధసారధి యితడనం (బణుతీ ఇక్క 
నట్టి కృష్ణావ తారమ్ము నాత్శదడలతు | మడరిత॥ 80 


నీ, భువి పురీషమ్ముచే పొట్టనింపెడి ఘోణి 
ఆమి ఫలరసమ్ము నరయగల జె? 
కోరి మోానులదిను గొళ్కైర యొపుడైన 
శీ రాన్న సారము వెందగల జె) 
కర్కటమ్ముల మెక్కి. కడుపునింపెడి నక్క 
మకరందమాధుర్య మందగలటె! 
బహుువమూా౦సమును తిను బలిపుష్టకమ్మిల 
వీయూాషమ్యును హాయి మేయగల టె! 


తే, హీనదై వమ్ములన్‌ గొల్పు దీనుజెపుడు 
' భవ్యమైనట్టి నీక్ళపా పాపత్రుడగునె |దురితీ॥ , 81 


శ్రా 


లైలా 


42 


న్‌ సంక ర్హ కానుజ సత్యవాక్సరిపాల 


కా స్తుభమణిధరా గరుడవాహ 
గీ ర్వాణపతినుతా శర్యాణినుతనామ 
కనక భూషణభ రా! కములనాభ 
విశ్వస్వరూప! 7 వేదాంత వేద్యుండ 
పన్న గాశన వాహ! పద్భనయన 
అసు కేంద)సంహోర! ఆద్యంతరహిత రీ 
శంఖచకగ దాపు శార్హహా_స్హ 


. పంచ బాణుని జనక ఓ భా క్షలోల 


సమ్ముదమ్మునగాల్తునే నెమ్మనమున ॥దురిత॥ 82 


= కపిలుండవై పుట్టి విపినాంతీరమ్ముల 


'దేవహూఆతికి భక్తి దెలిపినావు 
జమదగ్నిసుతుడ వె జగతిలోగల దుష్ట 
నరనాధ శిరములు నజుకినావు 
(పొద్దుపట్టికి దక్షుపుతి కుద్భవమంది 
బడరికావనమందు బర(గినావు 
వైన్యుండవై మున్ను వసుధ గోవునువేసి 
నోవధీచయముల నొడిసినావు 


తే కాసలేయుండవై ఘోరకాననమున 


దనుజనాధుల బెక్కండ్ర దునిమినావు ॥దురిత॥ ద్ర 


43 


నీ. దీనులగాంచి నేదిట్ట నేర్చితిగాని 


చేరి సాయయమొక్షింత జేయనైతి 


* .కూరుల చరితముల్‌ గోరి వింటినికాని 


rE 


వేడ్క_తో నీకథల్‌ వినగనైతి 
పరవి త్తమున కాశ పడియుంటి నేగాని 

దానముల్‌ జేయగా దలుపనైతి 
ప్రమదమ్ముతోడ పాపములుచేసితిగాని 

చాలపుణ్యము చేయ(జాలనై తి 


= అవనియందున నేజన్మమందడి నందు 


కీంత్ర ఫలమున్న చే! రమాకాంతయింక ॥దు9త॥ 84 


4 విలబెప్పగాంబేసి జలధి యూా6దినయట్లు 


ఫణి ఫణమ్మున ఛేకి పండినట్లు 
యీాంతే నేర్వక పెద్దనూతిలో పడినట్లు 

(దోణమున్‌ కాలితో (దొక్కి-నట్లు 
తాళవృతమునీడ చాల సేపున్న ట్లు 

పులితో డం గూరిమిన్‌ సలిపినట్లు 
క నులుమూానుక ముండ్లక ప జొచ్చినయట్టు 

గంగయొడున యిల్లుక్‌ ట్రినట్లు 

డ్‌ గగ టగా 


"తే. జేన సీసేవకులు చాల తెలివి దప్పి 


దుష్ట సహవాసమొనరింప కష్ట మొడవు దురిత ॥ 85 


ళా 


PE 


చచ 


* ఛాతిపై నేజన్య శ దాల్సినప్పటినుండి 


ధర్మార్లమిసుమంత తల చిమెజుగ 
శేశళవా! యని నిన్ను లేశమైనను భక్తి 

భావమ్ముతో నోట బలికియెజుల 
సీధాసులంగాంచి నిందించుకుగాని 

చేరి నమస్క్బృతుల్‌ చేసియెజటులో 
గాతమికృషోది (పోత స్వినుల శేలి 

వం EN 
స్నానసంధ్యాదుల జరివియెజు (౫ 


. జగతి చెడు కార్యములు పెక్కు సలిపి యుండి 


నాదు కలుపషమ్ములంబాపు నాగథయన ॥దురిత్ర॥ 86 


గజమును.బోచుట నిజముగాదుగ, న య్య 
వాల్యను రక్షించు టాదికల్ల 
(పహ్లోదుగాచుట (పఖ్యాతిగాదిలన్‌ 
బాండుపుత్రులుగావ గండుతనమె 
ల వ్యిభీవణుగాచు టాశ్చర్య కార్య మే 
కాళీయువిడచుటల్‌ గల్లకల్ల 
స్కుగ్రీవు నలుట శూరత్యమేయిన్న 
గుహునాదరించుట గొప్ప-దనమె 


+ దుషమనుజుండ (కూరుండ కవ్షరతుడ 
లు లు 


నన్నురశ్సీంప నిందుపై వన్ని నిజము ॥దురిఠ॥ 87 


45 


నః బ్రనకులాంబుధిచం(ద! యిందీవర శ్యామ! 
సాగరగంభీర! భోగిశయన! 
ఖగకులాధిపవాహ! కౌ స్తుభాలంకార! 
సత్య భామ్మాపియా! సాధువినుత! 
వారధిబంధనా! నీరజదళనే(త! 
దశకంఠ మర్లనా! దడాసపోవ.! 
(త్యంబకసఖును తా! జం భారిసన్ను తా! 
అంబుజోదర! చేవ! అమితరూప! 


"లే. కీరసాగరశయన! ఓ శిష్టపోప! 
మదన శతకోటిలావణ్య! మమ్ముగబోవు ॥దురిత। 88 


సీ పంచభూతములందు పావనమ్మగు గంగ 

(పవహించెనే యట్టి పాదములకు 

గాతనుముని కాంత కటిక రాయెయుండ 
పడతిగా జేసిన పాదములకు 

బలిచ(క్రవర్తిమున్‌ ప్పఖ్యాతి గా తలన్‌ 
భయభ క్రి. చాల్సిన పాదములకు 

బఇందిరారవముణి యానందమ్ముతో నుబ్చి 
బల్మారునొ త్రెడి పాదములకు 


"లే, భ కృవరు లెప్పుడును (ముక్కు. పాదములకు 
వందనము జేయుచుంచు ఛానందమొప్ప! దురిత! _ 89 


46 


సీ, శాళిందిలో చేరి వ్యాళమున్‌ గూల్చిన 
బె త్యవంశాంత క్షా! దండమయ్య 
మారీచ తాటకి (కూరుల6 జంపిన 
తాపసార్చిత! నీకు దండమయ్య 
ధశరథ వరప్కుత్ర! ధరణీశ! రఘురామ! 
భండన భీము-డా! దండమయ్య 
గోపాల వినుత! ఓ గోపికా హృత్‌ చోర 
ధరణీజహిత న్‌ు దండమయ్య 


తే. కుసుముశరు తండి మధురిపు బిసరుహోత్ష 
కవుల సంభవజనక ఓ వివులచరిత॥ దురిత॥ 90 


* ఇలలోన నీదాను లెందలో ఫఘనకవుల్‌ 
గద్య పద్య విచిత్ర కావ్యములను 
కృలీనొసంగిరి నీకు నతి విపులమ్ముగా 
వర్ణించి రిల జనవందితముగ 
ధీ హీనుండను వాల దీనుండ నజ్ఞాన 
కూపమ్ములోపలం గూలియుండ్‌ 
పద్యరూపము, లో (ార్జించితిన్‌ దయా 
మిత రళ్ళిం బజవీ దుర తిని నన్ను 


20 


శే, శేరగాదీసి మన్నించి చి త్తగించి 
భక్రబ్భందమ్ములో జేరు వత్సలతను॥ దురిత్‌ | 91 


47 


నీ, ధరణిలోగల చోడవరపురాధిపు.డై న 
రామభూపాలు నిరంతరము శ] 
సేవించి యా బేవు (శితదయా రసముచే 
క బృమ్ముు నేర్చి యక్కవుల నాభు 
సన్ను తింపుచు చెప్పె శతక్రమ్ము నొకటి, రా 
జంరాజ కవిబుధ సమ్మతము 
భక్తితో నెవ్యారు పఠియింతురో! వారి 
పాప సంఘములెల్లం బాసిపోవు 


తే, సర్వదా దీని పఠియించు సాధువులకు 
భవ్య వైకుంఠ పదమె! సంపా _స్తమగును॥ దురిత॥ 92 


సంపూర్త ము, 





రాయలము[దణాలయము, తణుకు--మార్చి, 19650. 


2357! 


